Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజ పత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.17 


AMARAVATI , WEDNESDAY , MAY 4 , 2022 


G.124 


7 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 


COMMISSIONER , JAGGAYYAPETA MUNICIPALITY , 

JAGGAYYAPETA . 


Roc.No.444 / 2019 - G1 , 


Dt : 29.04.2022 


JAGGAYYAPETA MUNICIPALITY - CONDUCTING OF ELECTIONS FOR CO 


OPTION MEMBERS HAVING SPECIAL KNOWLEDGE OR EXPERIENCE IN 
MUNICIPAL ADMINISTRATION AND MEMBERS BELONGS TO MINORITIES 


BY THE MUNICIPAL COUNCIL . 


* * * 


Ref : 1. G.O. Ms. No. 146 MAUD Dept. , dated : 18.03.1995 . 

2. G.O. Ms. No. 229 MAUD Dept. , dated : 16.05.1995 . 
3. G.O. Ms. No.53 MAUD Dept. , dated : 07.05.2021 . 
4. Roc . No. 13021 / 29 / 2021 - Elec.1-1 , dated : 30.11.2021 of the Election 

Authority & Commissioner & Director of Municipal Administration , A.P. , 
Guntur . 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , May 4 , 2022 


జగ్గయ్యపేట మునిసిపల్ కో - ఆప్షన్ మెంబర్ల ఎంపిక ఉత్తర్వులు : 

ఆంధ్ర ప్రదేశ్ పురపాలక చట్టం - 1965 నందు సెక్షన్ - V సబ్ సెక్షన్ 2 నందలి క్లాజ్ ( V ) ననుసరించి ప్రతి 
పురపాలక సంఘము నందు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ నందు ప్రత్యేక పరిజ్ఞానము లేదా అనుభవం కలిగిన వారి 
నుండి మరియు మైనారిటీ వర్గముల నుండి మునిసిపల్ కో - ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేయవలసియున్నది . 
ఇందు విషయమై G.O.Ms. No. 53 , MA & UD Dept. , Dt . 07.05.2021 నందు మునిసిపల్ కౌన్సిల్ మొదటి 
సమావేసము జరిగిన తేది నుండి 180 రోజుల లోపు కో - ఆప్షన్ మెంబెర్ లను ఎంపిక చేసుకొనుటకు అవకాశం 
కలిపించుచూ ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారి చేసియున్నారు . 

అందుపై ఆర్.ఓ.సి.నెం . 13021 / 29 / 2021 - ele - l - 1 , తేది . 30.11.2021 గల శ్రీయుత కమీషనర్ 
మరియు సంచాలకులు , పురపరిపాలనా శాఖ , వడ్డేశ్వరం వారి సర్కులర్ లో గల సూచనల మేరకు పురపరిపాలన 
యందు ప్రత్యేక పరిజ్ఞానము కలిగిన వ్యక్తిని మరియు మైనారిటీ వర్గం నుండి ఇద్దరు వ్యక్తులను అందులో ఒక 
మహిళా కో - ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకొను నిమిత్తం ది .29.04.2022 వ తేదీన ఉదయం గం ,, 11 : 00 లకు 
జగ్గయ్యపేట పురపాలక సంఘ కార్యాలయ కౌన్సిల్ సమ్మవేశపు మందిరం నందు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక 
సమావేశమునకు 31 మంది వార్డు సభ్యులు హాజరైయున్నారు . తదుపరి మున్సిపల్ కో - ఆప్షన్ మెంబర్ల కొరకు 
ఎంపిక నిర్వహించడమైనది . 
మైనారిటీ కేటగిరీ క్రింద కో - ఆప్షన్ మెంబర్ ఎంపిక : 

మునిసిపల్ కో - ఆప్షన్ మెంబర్ ను ఎన్నుకొనుటకు " చెయ్యి ఎత్తి చూపు ” పద్ధతి ద్వారా ఉదయం గం . 
11:00 లకు ఎన్నిక నిర్వహించడమైనది . సదరు ఎన్నికకు సమావేశమునకు హాజరు కాబడిన వార్డు సభ్యులు 
అందరూ ఓటింగ్ నందు పాల్గొనియున్నారు . 
6 వ వార్డు మెంబర్ అయిన శ్రీ తుమ్మల ప్రభాకరరావు వారు శ్రీ షేక్ ఖాదర్ బాబు వారి పేరును కో - ఆప్షన్ మెంబర్ 
గా ప్రతిపాదించగా , 5 వ వార్డు మెంబర్ అయిన శ్రీ వట్టేం మనోహర్ వారు సదరు ప్రతిపాదనను బలపరచియున్నారు . 
సదరు ప్రతిపాదనను మిగిలిన వార్డు మెంబర్లు అందరూ ఆమోదించి శ్రీ షేక్ ఖాదర్ బాబు వారిని మునిసిపల్ కో 
ఆప్షన్ మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకొనియున్నారు . 
అందుపై శ్రీ షేక్ ఖాదర్ బాబు వారిని మునిసిపల్ కో - ఆప్షన్ మెంబర్ ( మైనారిటీ కేటగిరీ ) గా ప్రకటించడమైనది 
పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఏ వార్డు సభ్యులు ఓటు వేసి ఉండలేదు . 
మైనారిటీ కేటగిరీ క్రింద ( మహిళ ) కో - ఆప్టస్ మెంబర్ ఎంపిక : 

మునిసిపల్ కో - ఆప్షన్ మెంబర్ ( మహిళ ) ను ఎన్నుకొనుటకు " చెయ్యి ఎత్తి చూపు " పద్ధతి ద్వారా 
ఉదయం గం ,, 11 : 00 లకు ఎన్నిక నిర్వహించడమైనది . సదరు ఎన్నికకు సమావేశమునకు హాజరు కాబడిన వార్డు 
సభ్యులు అందరూ ఓటింగ్ నందు పాల్గొనియున్నారు . 
17 వ వార్డు మెంబర్ అయిన శ్రీమతి షేక్ హఫీజున్నిసా వారు శ్రీమతి షేక్ బషీరున్ వారి పేరును కో - ఆప్షన్ మెంబర్ 
( మహిళ ) గా ప్రతిపాదించగా , 3 వ వార్డు మెంబర్ అయిన శ్రీమతి కాశీ అనురాధ వారు సదరు ప్రతిపాదనను 
బలపరచియున్నారు . సదరు ప్రతిపాదనను మిగిలిన వార్డు మెంబర్లు అందరూ ఆమోదించి శ్రీమతి షేక్ బషీరున్ 
వారిని మునిసిపల్ కో - ఆప్షన్ మెంబర్ ( మహిళ ) గా ఏకగ్రీవంగా ఎన్నుకొనియున్నారు . 
అందుపై శ్రీమతి షేక్ బషీరున్ వారిని మునిసిపల్ కో - ఆప్షన్ మెంబర్ ( మహిళ ) గా ప్రకటించడమైనది . 
పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఏ వార్డు సభ్యులు ఓటు వేసి ఉండలేదు . 

రంగాపురం రాఘవేంద్ర , 

ఛైర్ పర్సన్ , 
జగ్గయ్యపేట పురపాలక సంఘం 


ఏ 


ANDHRA PRADESH GAZETTE , May 4 , 2022 


3 


కౌన్సిల్ తీర్మానము నెం . 79 , తేది .29.04.2022 నకు నకలు 


ఆంధ్ర ప్రదేశ్ పురపాలక చట్టం - 1965 నందు సెక్షన్ - V సబ్ సెక్షన్ 2 నందలి క్లాజ్ ( V ) ననుసరించి ప్రతి 
పురపాలక సంఘము నందు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ నందు ప్రత్యేక పరిజ్ఞానము లేదా అనుభవం కలిగిన వారి నుండి 
మరియు మైనారిటీ వర్గముల నుండి మునిసిపల్ కో - ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేయవలసియున్నది . ఇందు 
విషయమై G.O.Ms. No. 53 , MA & UD Dept. , Dt . 07.05.2021 నందు మునిసిపల్ కౌన్సిల్ మొదటి 
సమావేశము జరిగిన తేది నుండి 180 రోజుల లోపు కో - ఆప్షన్ మెంబెర్ లను ఎంపిక చేసుకొనుటకు అవకాశం 
కలిపించుచూ ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారి చేసియున్నారు . 

అందుపై ఆర్.ఓ.సి.నెం . 13021 / 29 / 2021 - ele - l - 1 , తేది . 30.11.2021 గల శ్రీయుత కమీషనర్ మరియు 
సంచాలకులు , పురపరిపాలనా శాఖ , వడ్డేశ్వరం వారి సర్కులర్ లో గల సూచనల మేరకు పురపరిపాలన యందు 
ప్రత్యేక పరిజ్ఞానము కలిగిన వ్యక్తిని మరియు మైనారిటీ వర్గం నుండి ఇద్దరు వ్యక్తులను అందులో ఒక మహిళా కో - ఆప్షన్ 
సభ్యులుగా ఎన్నుకొనవలసియున్నందున " ప్రత్యేక పరిజ్ఞానము లేదా అనుభవం కలిగిన వ్యక్తులను ” కో - ఆప్షన్ సభ్యులు 
గా ఎంపిక చేయు నిమిత్తము ది . 16.04.2022 వ తేది ఆఖరు తేదీగా నిర్ణయించి దాఖలు కాబడిన దరఖాస్తులను 
శ్రీయుత కమీషనర్ గారుస్కూటిని చేసి అర్హులైన దరఖాస్తు దారుని కౌన్సిల్ వారి ముందు ఉంచడమైనది . 


వ.నెం . 


దరఖాస్తు దారుని పేరు 

జత పరచిన ప్రత్యేక పరిజ్ఞానము / అనుభవమువివరములు 
మరియు చిరునామా 

ఓటర్ ID కార్డు , గత 10 సంవత్సరముల నుండి సివిల్ 
శ్రీ చౌడవరపు . జగదీష్ , 

( బిల్డింగ్స్ & రోడ్డులు మొదలగునవి ) లలో మరియు 
D.No. 6-836 / 2 , రోడ్ల ఏర్పాటు , వాటర్ పైప్ లైన్ వర్క్స్ లలో అనుభవము 
కోదాడ రోడ్డు , జగ్గయ్యపేట | ఉన్నట్లుగా 

క్లాస్ | కాంట్రాక్టర్ వారి నుండి పొందిన 
సర్టిఫికేట్ జత పరచినారు 


1 . 


- 


అందుపై సదరు దరఖాస్తు చేసిన ఆరుగురు అభ్యర్థుల నుండి అర్హులైన ఒకరిని ప్రత్యేక పరిజ్ఞానము కలిగిన 
క్యాటగిరి నందు కో - ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేయు నిమిత్తము కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది . 


తీర్మానము : 
శ్రీ చౌడవరపు జగదీష్ గారిని ప్రత్యేక పరిజ్ఞానం కేటగిరీ క్రింద కో - ఆప్షన్ సభ్యునిగా ఎన్నుకొనుచూ 

తీర్మానించడమైనది . 


టి . రామ భూపాల్ రెడ్డి , 

కమీషనర్ , 
జగ్గయ్యపేట పురపాలక సంఘం 


4 


ANDHRA PRADESH GAZETTE , May 4 , 2022 


కౌన్సిల్ తీర్మానము నెం . 80 , తేది .29.04.2022 నకు నకలు 

ఆంధ్ర ప్రదేశ్ పురపాలక చట్టం - 1965 నందు సెక్షన్ - V సబ్ సెక్షన్ 2 నందలి క్లాజ్ ( V ) ననుసరించి ప్రతి 
పురపాలక సంఘము నందు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ నందు ప్రత్యేక పరిజ్ఞానము లేదా అనుభవం కలిగిన వారి నుండి 
మరియు మైనారిటీ వర్గముల నుండి మునిసిపల్ కో - ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేయవలసియున్నది . ఇందు 
విషయమై G.O.Ms. No. 53 , MA & UD Dept. , Dt . 07.05.2021 నందు మునిసిపల్ కౌన్సిల్ మొదటి 
సమావేశము జరిగిన తేది నుండి 180 రోజుల లోపు కో - ఆప్షన్ మెంబెర్ లను ఎంపిక చేసుకొనుటకు అవకాశం 
కలిపించుచూ ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారి చేసియున్నారు . 

అందుపై ఆర్.ఓ.సి.నెం . 13021 / 29 / 2021 - ele - I - 1 , తేది . 30.11.2021 గల శ్రీయుత కమీషనర్ మరియు 
సంచాలకులు , పురపరిపాలనా శాఖ , వడ్డేశ్వరం వారి సర్కులర్ లో గల సూచనల మేరకు పురపరిపాలన యందు 
ప్రత్యేక పరిజ్ఞానము కలిగిన వ్యక్తిని మరియు మైనారిటీ వర్గం నుండి ఇద్దరు వ్యక్తులను అందులో ఒక మహిళా కో - ఆప్షన్ 
సభ్యులుగా ఎన్నుకొనవలసియున్నందున “ మైనారిటీ వర్గముల వ్యక్తుల నుండి కో - ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేయు 
నిమిత్తము ది . 16.04.2022 వ తేది ఆఖరు తేదీగా నిర్ణయించి దరఖాస్తులు కోరుట జరిగినది . కావున గౌరవ చైర్ 
పర్సన్ గారు మైనారిటీ వర్గమునకు చెందిన సభ్యుని కో- ఆప్టు చేసుకొనడానికి అప్పటికి సమావేసమునకు హాజరు 
అయిన గౌరవ కౌన్సిల్ సభ్యుల ద్వారా ప్రతిపాదనలు ( చేతులు ఎత్తి తమ వోటింగ్ ను తెలుపు పద్ధతి ద్వారా 
కోరవలసియున్నది . 

దరఖాస్తు దారుని పేరు మరియు చిరునామా జత పరచిన కుల దృవీకరణ వివరములు 
శ్రీ SK . ఖాదర్ బాబు , D.No. 6-815 , ఓటర్ ID కార్డు , ముస్లిం మైనారిటీ BC ( E ) గల 
డాంగీ నగర్ , జగ్గయ్యపేట 

కులదృవీకరణ పత్రము 
శ్రీ D. 

జాన్ పాల్ , D.No. 14-159 , ముక్త్యాల ఓటర్ ID కార్డు , క్రిష్టియన్మైనారిటీ BC ( C ) గల 
రోడ్డు , జగ్గయ్యపేట 

కులదృవీకరణ పత్రము 
శ్రీమతి SK . బషీరున్ , D. No. 13-226 / 1 , ఓటర్ ID కార్డు , ముస్లిం మైనారిటీ BC ( E ) గల 
నాగమయ్య బజార్ , జగ్గయ్యపేట 

కులదృవీకరణ పత్రము 


వ.నెం . 


1 . 


2 . 


3 . 


అందుపై సదరు దరఖాస్తు చేసిన ఐదుగురు అభ్యర్థుల నుండి అర్హులైన ముగ్గురిలో మైనారిటీ వర్గముల క్యాటగిరి 
నందు ఇద్దరు వ్యక్తులను కో - ఆప్షన్ సభ్యులుగా అందులో ఒక మహిళా కో - ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేసుకొనుటకు 
గౌరవ కౌన్సిల్ సభ్యులలో ఎవరేని ఒకరు ప్రతిపాదించుట సదరు ప్రతిపాదించబడిన వ్యక్తిని వేరొక గౌరవ కౌన్సిల్ 
సభ్యులలో ఎవరేని మరొకరు అట్టి ప్రతిపాదనను బలపరచుట అనే పద్ధతి ద్వారా ఎంపిక చేసుకొనుటకు కౌన్సిల్ 
వారినిర్ణయం కొరకు ఉంచడమైనది . Roc . No. 444 / 2019 - G1 

తీర్మానము : 
శ్రీ షేక్ ఖాదర్ బాబు గారిని కో - ఆప్టస్ మెంబర్ గా 6 వ వార్డు కౌన్సిలర్ మరియు వైస్ చైర్ పర్సన్ శ్రీ 
తుమ్మల ప్రభాకర రావు గారు ప్రతిపాదించగా 5 వ వార్డు కౌన్సిలర్ శ్రీ వట్టం మనోహర్ గారు బలపరచగా , శ్రీ షేక్ 

ఖాదర్ బాబు గారిని కో - ఆఫస్ మెంబర్ గా ఎన్నుకోవడమైనది . 
శ్రీ షేక్ బషీరుస్ గారిని కో - ఆప్షన్ మెంబర్ ( మహిళా ) గా 17 వ వార్డు కౌన్సిలర్ మరియు వైస్ చైర్ పర్సన్ 
శ్రీమతి షేక్ హఫీజున్నీసా గారు ప్రతిపాదించగా 3 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కాశీ అనురాధ గారు బలపరచగా , 

శ్రీమతి షేక్ బషీరుస్ గారిని కో - ఆప్షన్ మెంబర్ ( మహిళా ) గా ఎన్నుకోవడమైనది . 


టి . రామ భూపాల్ రెడ్డి , 

కమీషనర్ , 
జగ్గయ్యపేట పురపాలక సంఘం 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


